JPG 


in 


ning 


Mea 


M 


Corn er 
Please 


a 


nase ....... 


W 


RASHI 


AR 


కోడి పుంజు 
ఎర్ర జుట్టు 


SHREEN 


AMONG 


eden 


TAMILITAIN 


ఎర్ర జుట్టు 
కోడి పుంజు 


కరేలియన్ కథ 


ALDUCATA 


ISHINALLY 


Na 


కథనం: ఏక్తార్ వజ్రాయెవ్ 


. 


I 


A 


“ రాదుగ " ప్రచురణాలయం 


మాస్కో 


నగనగా అనాధులైన ఓ అన్నా , చెల్లెలూ వుండేవారు . వాళ్ల అమ్మా , నాన్నా చనిపోయేముందు 
ళ్లకి మిగిల్చిన ఆస్తి అల్లా ఓ ఎర్ర జుట్టు కోడి పుంజు మాత్రమే. 
కొన్నిరోజులకు యిల్లు అయ్యవార్లంగారి నట్టిల్లులా తయారై 
, చివరకి ఓరోజున కొంపలో ఓ 

రొట్టెతుంపు 
డా లేకపోయింది . అప్పుడు అన్న చెల్లెలితో యిలా అన్నాడు : 
“ గాదెలోకి పోయి చూడు, గింజలేమై నా దొరుకుతాయేమో; నాకు ఆకలి దహించుకుపోతోంది ! " 

ఆ అమ్మాయి గాదెలో చూసింది , కాని అది ఖాళీగా కనిపించింది . అందుకని ఆమె చీపురుతో గాదె అంతా 
కవడం మొదలు పెట్టింది . తుడవగా తుడవగా ఒకే ఒక్క రైగింజ దొరికింది . 
ఆమె ఆ గింజను తన అన్నకి చూపించింది . వాళ్లు దాన్ని నాటాలని నిర్ణయించుకున్నారు . 
ఇంటి వెనకాల వాళ్లు ఓ గుంట తీసి ,దానిలో రైగింజను పాతి , గుంటను మట్టితో కప్పెట్టారు. 

మర్నాటి ఉదయం పెందరాళేలేచి అన్నదొడ్లోకివెళ్లి చూశాడు కదా , చిత్రంగా అక్కడ ఓ దేవదారు వృక్ష 
మత కాండంతో రై చెట్టు తల ఆకాశాన్ని తాకుతూ కనిపించింది ! 

“ బలే వింతగా వుందే ! ఆ పైన ఏముందో చూసొస్తాను ” అనుకున్న ఆ అబ్బాయి చెట్టు పైకి ఎక్కడం , 
కలెట్టాడు. 
అతను ఎక్కి ఎక్కి మబ్బుల్ని చేరుకున్నాడు . చెట్టు తల మబ్బులను చీల్చుకొని, యింకా పై కి ఎదగడం చూశాడు . 
అప్పుడు వాడు ఆ మబ్బుల పై గా నడిచిపోయాడు . 
అలా నడుస్తూ నడుస్తూ పోగా పోగా వాడికి ఓ చిన్న యిల్లు కనిపించింది . వాడు ఆ యింటి తలుపు తెరిచి 
కి వెళ్లాడు. అక్కడో మూల పరమ వికారంగా వున్న ఓ ముసలమ్మ కూర్చునివుంది .దానికి ఒకే కన్ను వుంది . 
యలా ఉబ్బివున్న ఆ కన్ను గద్ద కంటిలా మిలమిల మెరుస్తోంది . ఈ 
• ముసల్ది తిరగలి విసురుతోంది . తిరగలి మధ్యనుంచి అట్లూ , కేకులూ ఎగిరెగిరి పడుతున్నాయి ! 
ఆ ముసలమ్మ కేసి చూడటానికి భయంగా వేవున్నా అది అట్లనూ , కేకుల్నీ ఎగరకొడుతున్న తీరుచూస్తే 
8 నవ్వబుద్ధేస్తుంది . 
• అట్లూ , కేకులూ గది నాలుగు మూలలా రంయ్ మని ఎగురుతూపోయి పొయ్యిపక్క నిటారుగా వున్న -- 

పడుతున్నాయి . 
కుర్రాడు మాంచి ఆకలిగా వున్నాడేమో, మరేమీ ఆలోచించకుండా , సంచిని చేత్తో దొరకపుచ్చుకొని , 
ద వేసుకొని , పరుగు లంకించుకున్నాడు. పరుగెత్తి పరుగెత్తి రైచెట్టు కాండాన్ని చేరుకొని , దాని వెంట 
సకాలంలో నేలమీదకి దిగిపోయాడు. 


SEITE 


WA 


| 


all 

0000000000 


AAYANAVANA 


“ చూశావా , నేనేం తెచ్చానో ! " అన్నాడు వాడు తన చెల్లెలితో . 

వాళ్ల కిప్పుడు సంచీడు అట్లూ , కేకులు . వున్నాయేమో 
చాలా రోజులపాటు వాళ్లకి తిండికి కొరత లేకుండా 
పోయింది . అయితే కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయంటారు. చివరకి ఓరోజున సంచిలో చెయ్యి పెట్టి 
చూస్తే ఏముంది , అంతా ఖాళీ! 

మరి యిప్పుడింక ఏం చెయ్యాలి ! ఆకలితో పస్తులుండ లేరు కదా . అందుకని ఆ అబ్బాయి మళ్లీ రైచెట్టెక్కి 
పై కెళ్లాలని నిశ్చయించుకున్నాడు . 

“ నీతో బాటు నన్ను కూడా తీసుకెళ్లు అన్నయ్యా ! " అని అడిగింది చెల్లెలు . 

“ నిన్ను నేను తీసుకెళ్లను. ఆ ముసిల్దాన్ని చూసి భయపడి నువ్వు అరవనైనా అరవవచ్చు, లేకదాని తిరగలిని 
చూసి పకాలున నవ్వనైనా నవ్వొచ్చు. దానితో మనం పట్టు బడిపోతాం ” అని అభ్యంతరం చెప్పాడు అన్న . 

కాని చెల్లెలు అతన్ని మరోసారి బతిమాలింది : 
నేను అరవనూ అరవను, నవ్వనూ నవ్వను , సరేనా . నన్ను కూడా తీసుకెళ్లు అన్నయ్యా! " 

సరే అతను ఆమెను తనతో తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి రై చెట్టు కాండం వెంట పై కి ఎక్కడం మొదలెట్టారు. 
వాళ్లు ఎక్కి ఎక్కి ఆకాశాన్ని చేరుకున్నారు. మబ్బుల పైన దిగిబాట వెతుక్కుని,దాని వెంట నడవసాగారు . 
. వాళ్లు నడిచి నడిచి వెళగా వెళ్లగా చివరకు ఆ చిన్న యింటిని చేరుకున్నారు . . 

వాళ్లా యింట్లో ప్రవేశించారు . అక్కడ ఓమూల తిరగలి విసురుతూ పరమ వికారంగావున్న ముసల్ద కూర్చుని 
వుంది . ఆమెకు ఒకే ఒక కన్ను వుంది . పత్తికాయలా ఉబ్బివున్న ఆ కన్ను గద్ద కన్నులా మిలమిల మెరుస్తోంది . 

“బాబోయ్ , నాకు భయమేస్తోంది ! చెల్లెలు సన్నగా అరిచింది . 

కాని అన్న ఏమీ బదులు చెప్పకుండా , ఆ ముసల్ది తమ సవ్వడి వినవచ్చుననీ, అప్పుడు తాము చిక్కుల్లో 
యిరుక్కుంటామనీ 
జ్ఞాపకం చెయ్యడానికా అన్నట్లు , తన చెల్లెల్ని మెల్లగా మోచేత్తో పొడిచాడు . 

ఆ ముసల్ది తిరగలి పిడి పట్టుకొని తిప్పుతూనేవుంది . వింతల్లో వింత ! అట్లూ , కేకులూ దాని సందునుంచి 
వరుసగా బయటపడి రంయ్ నగాల్లో ఎగురుతున్నాయి . చెల్లెలికి యీ దృశ్యం విచిత్రంగానూ , విడూరంగానూ 
కనిపించడంతో “పి స్ట్రా స్ట్రీ ! ” అంటూ కిసుక్కున నవ్వింది . 

ఆమె అంత పెద్దగా నవ్వకపోయినా ఆ ముసల్ది వింది . ఆ అన్నాచెల్లెళ్ల కేసి తిరిగి యిలా గట్టిగా అరిచింది : 
“ ఆహాఁ !దొరికారు దొంగలు ! నా అటూ , కేకులూ అన్నీ ఎత్తు కుపోయింది. మీరన్నమాట ! " 
అన్నాచెల్లెళ్లు భయంతో బిక్కచచ్చిపోయి నిలబడ్డారు. వాళ్ల పై ప్రాణాలు పై కే పోయినట్లయింది . 
ముసల్ది నెగడి అంటించింది . 

“ నేను మిమ్మల్ని దోరగా కాల్చుకుని కమ్మగా తింటాను. కుర్రాడా నువ్విలా రారా ముందు , వచ్చి యీ 
షవల్ మీద కూర్చో , ముందు నిన్ను నెగడిలో వెయ్యాలి ! ” . . 

ఆ కుర్రాడు షవల్ మీద కూర్చున్నాడు గాని కాళ్లను పంగజాపాడు , చేతుల్ని బారజాపాడు .దానితొ ముసల్ది 
ఎంత ప్రయత్నించినా కూడా వాడిని నెగడిలోకి నెట్ట లేకపోయింది . 

అప్పుడు ఆ ముసల్ది యిలా అంది : 


“ ఒరే , నువ్వంతా తలకిందులుగా చేశావురా ! నీ తలని నెగడి కేసి పెట్టాలి, కాళ్లని కాదు. " 
కుర్రాడు దానికిలా జవాబిచ్చాడు : - 

““మామ్మా , నువ్వు చెప్పేది నాకు బొత్తిగా బోధపడ లేదు . నువ్వే ఆ షవల్ మీద ఓసారి కూర్చుని , నేనెలా 
కూర్చోవాలో చూపించకూడదూ ? ” 

ఆ ముసలి మంత్రగత్తె తన శరీరాన్ని ముడిచి నెగడి దిశగా తల పెట్టి షవల్ మీద కూర్చుంది . కుర్రాడు 
చటుక్కున ముసలిదాన్ని నెగడిలోకి విసిరేశాడు ! 

అన్నాచెల్లెళ్లు యిప్పుడు సురక్షితంగా సంతోషంగా వున్నారు. వాళ్లు ఆ తిరగల్ని తీసుకుని , చెట్టు కాండం 
వెంట కిందకి దిగి , యింటికి పోయారు. 

తిరగలి తమకు అటూ , కేకులూ చేసి పెడుతూండగా , ఎర్ర జుట్టు కోడి పుంజు తమకు సావాసం వుండగా , 
ఏ చీకూ చింతా లేకుండా , కాలాన్ని సరదాగా , సంతోషంగా గడపసాగారు ! - 

కాని ఆనోటా యీనోటా పాకి యీ మాంత్రిక తిరగలి సంగతి ఓరోజునరాజుగారి చెవిన పడింది . అతడు 
దాన్ని వెతికి పట్టు కు రమ్మని తన భటులకు ఆజ్ఞా పించాడు . వాళ్లు వచ్చి ఆ అన్నాచెల్లెళ్ల నుంచి ఆ తిరగల్ని పట్టుకు 
చక్కాపోయారు . 
• పాపం ఆ చిన్నారి అనాధులకు ఉన్న ఆహారమంతా త్వరలోనేనిండుకోగా , వాళ్లు మళ్లీ ఆకలివాత బడ్డారు . 

చెల్లెలూ , అన్నా కన్నీరు మున్నీరుగా ఏడ్చారు .కానికోడి పుంజు వాళ్ల ఏడుపు విని , గుడి సె మధ్యగా ఠీవిగా 
వాళ్ల పక్కకి నడిచివెళ్లి యిలా అంది : 

“క్లక్ -క్లక్-క్లక్ ! నేను రాజు దగ్గర్నుంచి తిరగలి . పట్టు కొచ్చేస్తాను కదా ! " 
అది రాజుగారిని కలిసేందుకు వెళ్లింది . 
అది పోయి పోయిదోవలో ఓ ఎలుగుబంటిని కలిసింది . 
. " పుంజుబావా , పుంజుబావా నువ్వెక్కడి కెళ్తున్నావ్ ? " అని అడిగింది ఆ ఎలుగుబంటి . 

“ రాజుగారి దగ్గర్నుంచి తిరగల్ని తిరిగి తీసుకొచ్చేందుకు .దాన్ని అతను ఓ యిద్దరు చిన్నారి అనాధులనుంచి 
కాజేశాడు . " 

“ నేనూ నీతో రావచ్చా ? " అడిగింది . ఎలుగుబంటి . 
“ ఓ , దానికేం అలాగే రా ! నా , కుడి రెక్కకింద దూరు ! " 
ఎలుగుబంటి కోడి పుంజు కుడి రెక్క కింద దూరింది , కోడి పుంజు మళ్లీతన దోవన బయల్దేరింది . 
అది పోగా పోగా దోవలో దానికి ఓ తోడేలు కలిసింది . 
. “ పుంజుబావా , పుంజుబావా , నువ్వెక్కడి కెళ్తున్నావ్ ? " అడిగింది ఆ తోడేలు . 

“ రాజుగారి దగ్గర్నుంచి తిరగల్ని తిరిగి తీసుకొచ్చేందుకు , దాన్ని అతను ఓ యిద్దరు చిన్నారి 
అనాధులనుంచి కాజేశాడు . ” 

““ నేనూ నీతో రావచ్చా ? " 
“ ఓ , దాని కేం అలాగేరా ! నా ఎడమ రెక్క కింద దూరు , సరిపోతుంది . ” 


- 


- 


TO 


000 .00 


00000 


333333332 


. 


క 


తోడేలుకోడి పుంజు ఎడమ రెక్కకింద దూరింది ,కోడి పుంజు మళ్లీతనదోవన బయల్దేరింది . 

అది పోగా పోగా దోవ పక్క న దానికి ఓ చిన్న సరస్సు ఎదురైంది . 
- పుంజుబావా , పుంజుబావా , నువ్వెక్కడి కెళ్తున్నావ్ ? ” అడిగింది ఆ సరస్సు . . 

“ రాజుగారినుంచి తిరగల్ని తిరిగి తీసుకొచ్చేందుకు . దాన్ని అతను ఓ యిద్దరు చిన్నారి అనాధులనుంచి 
కాజేశాడు . ” 

“ నేనూ నీతో రావచ్చా ? " 
“ ఓ , దాని కేం , అలాగేరా , నువ్వు నా గొంతుతిత్తి లో సరిగ్గా సరిపోతావు. ” 
కోడి పుంజు సరస్సులో నీటినంతనీ పీల్చేసి , మళ్లీతనదోవన బయల్దేరింది . 
అది జారు భవనాన్ని చేరుకుని , అతని పడకగది కిటికీకింద జేరి , యిలా కుయ్యసాగింది : 

నేనో కోడి పుంజుని , అయితేనేం నాకు ఎర్ర జుట్టు వుంది . క్రూరుడైన జారుకి అలాంటిదేమీ లేదు ! 
ఓ యిద్దరు చిన్నారి పేద అనాధులనుంచి వాళ్ల తిరగలిని కాజేసి , వాళ్లు ఆకలితో అలమటిస్తూంటే తను 
దర్జాగా విందులు కుడుస్తున్నాడు . " 

రాజుగారికి పట్టరానికోపంవచ్చి, ఆ కోడిపుంజుని తరిమెయ్యమని తన భటులకి ఆజ్ఞాపించాడు . కాని ఆ 
కోడి పుంజు వాళ్లకిదొరక్కుండా గెంతి , మళ్లీయిలా కూసింది : 

“ నేనో కోడి పుంజుని , అయితేనేం నాకు ఎర్ర జుట్టు వుంది . క్రూరుడైన రాజుకి అలాంటిదేమీ లేదు ! ఓ 
యిద్దరు చిన్నారి పేద అనాధులనుంచి వాళ్ల తిరగలిని కాజేసి , వాళ్లు ఆకలితో అలమటిస్తూంటే , తను దరాగా 
విందులు కుడుస్తున్నాడు . " 

అప్పుడు ఆకోడి పుంజుని పట్టుకుని గుర్రాలసాలలో పడేసి తన పొగరుబోతు గుర్రాలచేత తొక్కించి చంపమని 
తన భటులకు ఆ రాజు ఆజ్ఞాపించాడు . రాజభటులు ఆ కోడి పుంజును పట్టు కుని , దాన్ని గుర్రాలసాలలోకి 
విసిరేశారు . కాని కోడి పుంజు తన కుడి రెక్కకింద వున్న ఎలుగుబంటిని వదిలి పెట్టింది . ఆ ఎలుగుబంటి 
గుర్రాలన్నింటినీ వరసబెట్టి చంపేసింది . 

మరుసటి రోజు ఉదయంరాజభటులు గుర్రాలసాల దగ్గరకి వచ్చి తలుపు తెరిచారు . కోడి పుంజు తుర్రున 
బయటికి ఎగిరివచ్చి, రాజుగారి పడకగది కిటికీకింద జేరి యిలా కూసింది : 

“ నేనో కోడి పుంజుని , అయితేనేం నాకు ఎర్ర జుట్టు వుంది . క్రూరుడైన రాజుకి అలాంటిదేమీ లేదు ! ఓ 
యిద్దరు చిన్నారి పేద అనాధులనుంచి వాళ్ల తిరగలిని కాజేసి , వాళ్లు ఆకలితో అలమటిస్తూంటే , తను దర్జాగా 
విందులు కుడుస్తున్నాడు . " 
అది విన్న జారు మండిపడి , ఆ కోడి పుంజుని పట్టుకుని 

గొర్రెల కొట్టంలో పడేసి, పొగరుబోతు 
గొర్రె 
పొట్టేళ్లచేత దాన్ని తొక్కించి చంపించమని తన భటులకి ఆజ్ఞాపించాడు . 

రాజభటులు అతను చెప్పినట్లే చేశారు , అయినా ఆ కోడి పుంజు భయపడ లేదు . అది తన ఎడమ 
రెక్క కిందనుంచి తోడేలుని కొట్టంలో వదిలింది . ఆ తోడేలు కొట్టంలోని గొర్రెపొట్టేళ్లన్నింటినీ 
చంపిపారేసింది . 


oooooo 


15 


or 


GU 


మరుసటి రోజు ఉదయం రాజభటులు గుర్రాలసాల దగ్గరకి వచ్చి చూశారు . కోడి పుంజు తుర్రున బయటకి 
ఎగిరివచ్చి,జారు పడకగది కిటికీకింద జేరి యిలా కూసింది : - 

“ నేనో కోడి పుంజుని , అయితేనేం నాకు ఎర్ర జుట్టు వుంది . క్రూరుడైన రాజుకి అలాంటిదేమీ లేదు ! ఓ 
యిద్దరు చిన్నారి పేద అనాధులనుంచి వాళ్ల తిరగలినికాజేసి , వాళ్లు ఆకలితో అలమటిస్తూంటే , తను దర్జాగా 
విందులు కుడుస్తున్నాడు . " 

ఈ కోడి పుంజు పీడ ఎలా వదిలించుకోవడమో బోధపడక , రాజుగారు కోపంతోనూ , నిస్సహాయతతోనూ 
కుతకుతలాడిపోయాడు . 

అతను తన భటుల్నిపిలిచి , తన యినుప స్నాన గృహాన్ని కణకణ మండేలా వేడిచేసి ,కోడి పుంజుని అందులో 
పడేసి మాడ్చి చంపాల్సిందిగా ఆజ్ఞాపించాడు . 

రాజభటులు ఆకోడి పుంజును వేడి స్నానగృహంలోకి విసిరేశారు . కాని ఆ కోడి పుంజు తన గొంతుతిత్తి లో 
వున్న నీటినంతనీ పై కి వదిలేసింది ,దానితో చూసుకో . నాయనా ! – స్నానగృహమంతా నీళ్లతో నిండిపోయి , చల్లగా 
హాయిగా తయారైంది . 

- మరుసటి రోజు ఉదయంరాజభటులు స్నానగృహానికి వచ్చి తలుపు తెరిచారు.కోడి పుంజు రంయ్ న బయటికి 
దూసుకొచ్చి , రాజభవనానికి ఎగిరి వెళ్లి, రాజు పడకగది కిటికీకింద కూర్చుని యిలా కూసింది : 

“ నేనో కోడి పుంజుని , అయితేనేం నాకు ఎర్ర జుట్టు వుంది . క్రూరుడైన రాజుకి అలాంటిదేమీ లేదు ! ఓ 
యిద్దరు చిన్నారి పేద అనాధులనుంచి వాళ్ల తిరగలిని కాజేసి , వాళ్లు ఆకలితో అలమటిస్తూంటే తను దర్జాగా 
విందులు కుడుస్తున్నాడు . ” 

- ఈ కోడి పుంజు పీడ ఎలా వదిలించుకోవడమబ్బా అన్న ఆలోచనతో రాజుగారి తల గిర్రున తిరగ 
సాగింది . అతను తన భటుల్ని పిలిచి,కోడి పుంజుని పట్టుకుని ఉదయపు ఫలహారం వండి పెట్టమని ఆజ్ఞాపిం 
చాడు. కాని యీలోగా తన కోపాన్ని దిగమింగుకోలేక , దాన్ని పట్టుకుని బతికివున్నదాన్ని ఉన్నట్లుగానే 
మింగేశాడు . 

ఆ కోడి పుంజు రాజు కడుపులోంచే యిలా కుయ్యసాగింది : 2 

నేనో కోడి పుంజుని , అయితేనేం నాకు ఎర్ర జుట్టు వుంది . క్రూరుడైన రాజుకి అలాంటిదేమీ 
లేదు ! ఓ యిద్దరు చిన్నారి పేద అనాధులనుంచి వాళ్ల తిరగలిని కాజేసి , వాళ్లు ఆకలితో అలమటిస్తూంటే 
తను దర్జాగా విందులు కుడుస్తున్నాడు. " 

రాజుగారు కోడి పుంజుని ప్రాధేయపడటం మొదలు పెట్టాడు. 

“ చిన్నారి కోడి పుంజూ , నీకు పుణ్యం వుంటుంది , నువ్వు నా కడుపులోంచి బయటకొచ్చి నా మానాన నన్నొ 
ఆ దిలెయ్ . మళ్లీ నీజోలికొస్తే ఒట్టు ” అన్నాడతను . 

“ ఆ చిన్నారి అనాధులిద్దరికీ వాళ్ల తిరగలిని నువ్వు తిరిగి యిచ్చే సేదాకా నేను బయటికిరానుగాకరాను! " 
అంది కోడి పుంజు . 

అని మళ్లీఅది కుయ్యడం మొదలు పెట్టింది : 


తను రాజుగారుకోడి పుంజుని నీకు పుణ్యం వుంటుంది, నువు 


19 


““నేనో కోడి పుంజుని , అయితేనేం నాకు ఎర్ర జుట్టు వుంది . క్రూరుడైన రాజుకి అలాంటిదేమీ . లేదు ! ఓ 
యిద్దరు చిన్నారి పేద అనాధులనుంచి వాళ్ల తిరగలిని కాజేసి , వాళ్లు ఆకలితో అలమటిస్తూంటే తను 
దర్జాగా విందులు కుడుస్తున్నాడు.. ” 

జనం గుమిగూడి ఆ పాట విని క్రూరుడైన రాజుగారిని చూసి నవ్వసాగారు . ఇక చేసేదేమీలేక క్రూరుడైన 
రాజు అనాధ బాలబాలికలకు వాళ్ల తిరగలిని తిరిగి యిచ్చేశాడు . పోతే యిక కోడి పుంజు సంగతి , అది జారు 
కడుపులోంచి బయటికి ఉరికి , పరుగున యింటికి తుర్రుమంది . 

అన్నాచెల్లెళ్లు దాన్ని చూసి అపరిమితానందం పొందారు . ఆనాటి నుంచి వాళ్లు ముగ్గురూ కలిసి సంతోషంగా 
రోజులు గడిపారు . ఆ తిరగలి బోలెడు బోలెడు అట్లూ , కేకులూ యిచ్చేదేమోవాళ్లకిమళ్లీఆకలిబాధ లేకుండా 
పోయింది . అంతేకాదు , తాము తినగా , తమలాంటి యితర పేదజనానికి కూడా యిన్ని పెట్టేందుకు ఎప్పుడూ అవి 
సమృద్ధిగా వుండేవి . 


TR 


అనువాదం: నిడమర్తి ఉమారాజేశ్వరరావు 

చిత్రాలు: కె . ఒవీటన్నివ్ 


Петушок с красным гребешком 

На языке телугу 


The Cock with the Crimson Comb 


ategnant 


in Telugu 


సం 


గురNTHS 


C 


Samaram 


RED 


© తెలుగు అనువాదం “ ప్రగతి ” ప్రచురణాలయం 1982 

సోవియట్ యూనియన్ లో ముద్రింపబడింది 


అవక 


అందుకు 


Peterana 


తగాలులుantraunamandatewine 

MAA 


అl 


AP 


Sh 


M 


agrite 


అంగంగా 


అన్నారుఅని 


uchata 


Relayana Pawan 


Som 


కలుగా 


SALES 


ASHALALO 


లకుములు 


poster 

తం 


HOPhotos 


మపారులు 


raa 
ra 

వారుwantent సుమ-- 

Figure 

పాలు 


